wp 
En CIN Ri 


Ti Te 


Kiron Type Institute 


Kiron Type Institute 


శ్రీమద్రామయణే వాల్మీకి యే 


శ్రీణాయత్రీ రామాయణమ్‌ - భాకార్థముకో. 
శ్రీమద్రామయణే వాల్మీకి యే శ్రీ గాయతీ రామాయణం 
47 భూర్భువస్సువః ర్‌ం తత్సవితుర్వరేణ్యమ్‌। 
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌!” 
వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకములు గలవు. అందు వాల్మీకి మహర్షి 
గాయత్రీ మంత్రములోని 24 బీజాక్షరములను నిక్షిప్తం చేసారు. 
ఆ బీజాక్షరములతో కూడిన 24 శ్లోకములనే గాయత్రీ రామాయణం అందురు. 


రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసినందువల్ల ఎ ఫలితం లభిస్తుందో, ఆ 
ఫలితం గాయత్రీ రామాయణాన్ని ప్రతిరోజు పారాయణ చేసినందువల్ల లభిస్తుందంటారు. 


01. ఓం తపః న్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్‌; 
నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్యునిపుంగవమ్‌॥ 


తపళ్ళీలుడును, వేదాధ్యాయనిరతుడును, వాక్సాతురులలో అ(గ్రేసరుడును, 
మునిశేఖరుడును ఐన నారదుని, గొప్ప తపస్వియైన వాల్మీకిమహర్షి జిజ్ఞాసతో ఇట్లు 
ప్రశించెను. 


02. స హత్వా రాక్షనాన్‌ సర్వాన్‌ యజ్ఞఘ్నాన్‌ రఘునందనః। 
బుషిఖీః పూజితసమ్యక్‌ యధేం[దో విజయే వురా॥ 
ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములనొనరించు రాక్షసులనందరిని 


హతమార్చను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు 
మునీశ్వరులచే పూజల నందుకొనెను. 


Kiron Type Institute 


Kiron Type Institute 


|. విశ్వామిత్రస్స ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్‌। 
| వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమ|బవీత్‌॥ 


ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని *నాయనా! రామా! ఈ 
ధనస్సును చూడుము అని రఘువరునితో అనెను. 


04. తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య స విశాంపతేః। 
శయనీయం నరేంద్రస్య తదానాద్య వ్యతిష్టత। 


పిమ్మట సుమంత్రుడు దశరధునియొక్క వంశావళిని కీర్తించెను. క్రమముగా 
దశరధుని శయనమందిరమునకు జేరి అచట నిలచెను. 


05. వనవాసం హి సంఖ్యాయ వానాంన్యాభరణాని చ। 


భర్తారమనుగచ్చంత్ర్యై సీతాయై శ్వశురో దదౌ 


భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరధ మహారాజు 
పదునాలుగు సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను, 
ఆభరణములను ఇచ్చి యుండెను. వాటీని సుమంత్రుడు రధముపై చేర్చెను. 


06. రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులమ్‌! 
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్‌॥ 


సత్యధర్మములకు రాజే మూలస్తంభము. అతడే కులాచారములను (జాతి 
ధర్మములను) చక్కగా ప్రవర్తిల్ల చేయువాడు. ప్రజలకు తల్లి దం[డులవలె సర్వ హితములను 


Kiron Type Institute 


Kiron Type Institute 


07 నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం! 


ఉటజే రామమాసీనం జటావల్మలధారిణం॥ 


అంతట భరతుడు ఒక క్షణకాలముపాటు పర్ణశాలను పరికించి చూచి, అచట 
పూజ్యుడును జటామండలధారియగు శ్రీరాముడు ఆశీనుడై యుండగా దర్శించెను. 


08. యది బుద్దిః కృతా దష్టుమగస్యం తం మహామునిం 
అద్వైవ గమనే బుద్దిం రోచయస్వ మహాయశః॥। 


“మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామా! ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహల 
పడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడుడు” అని సుతీక్ష్య మహాముని వచించెను. 


09. భరత న్యార్యపుత్రస్య శ్వథూణాం మమ చ ప్రభో। 


మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిప్యతి॥ 


మాయలేడి సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి శ్రీరామునితో ఇట్లనెను. 
“ మీకును, భరతునకును, నాకును, నా అత్తగార్లకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము 


10. గచ్చ శ్రీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం; 
వయస్యం తం కురు క్షిపం ఇతో గత్వాద్య రాఘవ॥। 
కబంధుడు శ్రీరామునితో ఇట్లు పల్మెను. “* ఓ రామా! వేంటనే ఇకృడినుండి 


బయలుదేరుము. మహాపరాక్రమశాలియైన ఆ సుగ్రీవుని నేడే కలిసికొని, అగ్నిసాక్షిగా 
ఆయనతో మైత్రిని నెజపుము ” 


Kiron Type Institute 


Kiron Type Institute 


11 దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే। 
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవవశగో భవ॥ 
“నాయనా! నా మరణానంతరము మీ పినతండ్రియగు సుగ్రీవుడు చెప్పినట్లు 


నడచుకొనుము. బెళకాల పరస్థితులను ఆనుసరించి నడచుకొనుము. సుఖ 
దుఃఖములను సమానముగా భావించుము. (వాలి అంగదునితో పల్మిన పల్ములు,. 


12. వంద్యాస్తేతు తపసిద్దాః తపసా వితకల్మషాః। 
ను 9 కీ oo ం 
ప్రష్టవ్యా చాపి సితయాః ప్రవృత్తిం వినయాన్నితైః। 
అకుడ సిద్దులు, వెఖానసులు, వాలఖఫీల్నులు మొదలగు మహాత్త్సులు తపసిొదినంది 
PE 3 ్రి వి 
పునీతులైరి. ఆ మహానుభావులకు వినయపూర్వకముగా నమస్కరించి, సీతామాత యొక్క 


జాడను గూర్చి అర్ధింపగలరు. (సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తం వానరవీరులకు దిశా 
విశేషములు వివరించుట). 


13.స నిర్జిత్య పురిం (శెష్టాం లంకాం తాం కామరూపిణీం। 
విక్రమెణ మహాతేజా హనుమాన్‌ మారుతాత్మజః 


మహా తేజశ్ళాలియు, కపివరుడు ఐన ఆ హనుమంతుడు కామరూపిణియు, 
ఉత్తమురాలును అగు ఆ లంకాపురాది దేవతను తన పరాక్రమము చేత జయించెను. 


14. ధన్యా దేవాస్స గంధర్వాః సిద్దాశ్చ పరమర్షయః 
మమ పశ్యంతి యే నాధం రామం రాజీవలోచనం॥। 


ఇప్పుడు దవతోకమున నున్న దేవతలు, గంధర్వులు, సిద్దులు, మహర్షులు మున్నగు 
వారందరును రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి, ధన్యులయ్యెదరు. 

(సీత దైన్యముతో విలపించుట) 
6 


Kiron Type Institute 


Kiron Type Institute 


115. మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః 
ఉపతసె విశాలాకి పయతా హవ్యవాహనం॥ 
థి యి 
విశాలాక్షియు, సాధ్వియు ఐన సీతాదేవి హనుమంతుని క్షేమమును (శుభములను) 
గోరుచు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను. 


16. హితం మహార్ధం మృదు హెతుసంహితం 
వ్యతీత కాలాయతి సంప్రతిక్షమం। 
నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరంః 
ప్రసంగవాన ఉత్తరమేతత[బ్రవీత్‌॥ 


భూత భవిష్యద్వర్తమాన కాలముల యందును, ధర్మబద్ధమగు రీతిగా హితమును 
గూర్చినవియు, మిక్కిలి ప్రయోజనకరములు ఐన పలుకులను విభీషణుడు మృదువుగా, 
యుక్తియుక్తముగా పలుకగా రావణుడు క్రోధవశుడై ఈ విధముగా వచించెను. 


17. ధర్మాత్మా రక్షసాం నేష్టః సంవ్రాప్తోయం విభీషణః। 
లంకైశ్వర్యం ధ్రువం శ్రీమానయం వ్రాప్నోత్యకంటకం॥। 
ధర్మాత్ముడు, రాక్షసులలో ఉత్తముడు ఐన విభీషణుడు నన్ను శరణు జొచ్చియున్నాడు. 


సద్దుణవంతుడైన అతడు లంకా రాజ్యమును, సకల సంపదలను నిరాటంకముగా 
పొందగలడు. ఇది ముమ్మాటికి తధ్యము. 


18.యో వజవాతాశనిసన్నివాతాత్‌ 
న చక్షుఖి నాపి చచాల రాజ్యా 


Kiron Type Institute 


Kiron Type Institute 


స రామబాణాభిహతో భృశార్తః 
చచాల చాపం చ ముమోచ వీరః 


వజ్రాయుధ ప్రహారములు, పిడుగుపాటులు మొదలగు ఉపద్రవములు ఎన్ని వచ్చి 
మీదబడినప్పటికిని ఆర్తిని పొందని, ఏమాత్రము చలింపని మహావీరుడగు రావణుడు 
శ్రీరాముని బాణదాటికి తట్టుకొనలేక మిగుల ఆర్హుడై కంపించి పోయేను. అతని ధనస్సు 


19. యస్య విక్రమమానాద్య రాక్షనా నిధనం గతాః। 
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం।। 


రాముని నిరుపమాన పరాక్రమము కారణముగా పెక్కుమంది రాక్షసులు 
మృత్యువువాలైరి. “ఆ రమువీరుడు నిజముగా శ్రీమన్నారాయణుడే అని తలంతును” 
అని రావణుడు అనెను. 


20.న తే దదృశిరె రామం దహంతమరివాహినీం। 
మోహితా; పరమా స్తేణ గాంధర్వేణ మహాత్మనా॥ 


మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు ప్రయోగించిన దివ్యమైన గాంధర్వాస్త 
ప్రభావమునకు రాక్షస యోధులెల్లరును సమ్మోహితులైరి. 


21. పణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణభ్యశ్చ మైథిలీ; 


‘ 


బద్దాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః॥। 


అనంతరము సీతాదేవి చేతులు జోడించి ప్రణమిల్లి, ఇంకనూ అగ్ని సమీపమునకు 
చేరి ఇట్లు పలికెను. 


Kiron Type Institute 


Kiron Type Institute 


స కక చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః। 
|| చచాల పార్వతీ చాపి తదాళ్లిష్టా మహేశ్వరం! 
అప్పుడు కైలాస పర్వతము కంపించసాగెను. పార్వతీదేవి చలించి పరమేశ్వరుని 
కౌగలించు కొనెను. 
23. దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్చాదన భాజనం। 
సర్వమెవావిభక్తం భవిష్యతి హరిశ్వరః॥। 


శ వానరప్రభూ! ఇంకనా భార్యాపుత్రులు కును వాత్సల్యవాత్రులు. లంకా నగరము, 
రాజ్యము, భోగభాగ్యములు, వస్తాభరణములు మున్నగు వాటిపై మన యిద్దరికిని 
సమానమైన అధికారము కలదు ” అని రావణుడు వాలితో పల్కెను. 


24. యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్‌। 
తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారద్వయం॥।। 


శత్రుఘ్నుడు పర్ణకాలయందు గడిపిన ఆ రాత్రియందే సీతాదేవికి ఇద్దరు కుమారులు 
(కవలలు) కలిగిరి. 


25. ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజసంయుతం। 
త్రిసంధ్యం యః పఠెన్నిత్యం సర్వపాపైః ప్రముచ్వతే॥ 


ఇతి గాయత్రీ రామాయణం సంపూర్ణం 


Kiron Type Institute 


Kiron Type Institute 


— 


క ! సనం. 
are DE 7 
ww 


944 044 9650, 994 5 


నదిగా మనవి.-9 


అనా 
సి 


7 


9 
na 
3 
శ్‌ 

3 


సహృదయంతో 


Se 


నా తప్పులు ఉంటె 


కై 


rr స 0 టట్‌ + ఇ సో 
నా జూ wot 0 
237 FTE 
ల 77] 
వహ నీల్‌. 4 oa TDP 


